1940 నాటి వదన కవిత 
CEU A 52 
ఏటికి ఎదురివ 

పూషా (రజని) 


ఏటికి ఎదురీత 


ఆరు దశాబ్దాల నాటి వచన కవిత్వం 


పూషా 
అనే కవితా నామంతో 
బాలాంత్రపు రజనీకాంతరావు 


1937-43 ల మధ్య సాంప్రదాయిక స్రవాహానికి 
ఎదురీతగా 


రచించిన తిరుగుబాటు కవితలు 


ETIKI EDURITA : Aru dasabdalanati vachana kavitvam 
by ‘Pusha’ [Balantrapu Rajanikanta 220] 


First published in 1999 


Cover Design : Pannala Subrahmanya Bhattu 


© Dr. Balantrapu Rajanikanta Rao 


Published by : Abburi Trust 
HIG, B-4, F-4 
Bagh Lingampally, 
Hyderabad - 500 044. 


Price: Rs. 30/- 
Copies available at :  Visalandhra Book House, 


Bank Street, Hyderabad-1. 


Navodaya Book House, 
Kachiguda, Hyderabad-27. 


Disa Pustak Kendram 
Chikkadpally, Hyderabad - 20, 


Composed by : Sri Ushodaya Graphics, 
Hyderabad - 44. 


Printed by : Kala Jyoti Process Ltd. 
RTC 'X’ Roads, 
Hyderabad - 500 020, 


రజనీ మాటకేం ? పూషా గురించి మాట్లాడుకుందాం | 
_ థా. సోమసుందర్‌ 


తొలిపలుకులు : రజనీ (పూషా) 


పుట్టినరోజు 
అందవు అందవు 
ముందు (కథా పద్యం) 


ఎరగని మొగాలు 


ఏనార్కీ 
మధ్యాహ్నం 
త్రిశంకు నరకం 
కణీకం - శాశ్వతం 
డెలీరియం 
చరమకాంక్ష | 


అనుకోని ఆఖరి అతిథి ! 


రజ పటం ? 
ఆషా గురించి మొట్టి టుకుందాలఅ: | 


డా. ఆవంత్స సోమసుందర్‌ 


యౌవనావిర్చావ వేళా విచలిత హృదయంలో, దరవికసిత మనస్పూన లలిత 
పరీమళస్ఫురణలతో - మనిషి ఎడద విచిత్రంగా ప్రకంపీస్తుంది. 

ఊగిపోతుంది, క్రక్కదలిపోతుంది. ఏదో విచిత్ర హృదయావేశం ఉగర్రట్టూపు 
తుంది. నడచి వచ్చినదారి నచ్చదు, కొత్తదారి అందదు, పాత మీద రోత కాదు 
గాని గౌరవం మాత్రం ఉండదు. అధునాతనత్వాన్నికై అభీష్టం తీండ్రిస్తుంది. 

కొత్త దినుసు కావాలి, ఏది కొతో తెలియదు. దాన్ని అందుకుందుకు చేతులు 
చాలవు. ప్రతి అడుగులోనూ తెలుగు అక్షరాలు మెలికలు పడుతూంటాయి. 
ఏదో ఉత్సేకం ప్రతి ఊరుపులోనూ గుడిసుళ్ళు త్రిప్టుతుంది. ఒక సందిగ్టం, 
అడుగడుగునా, ఒక ఉద్రేకం ప్రతి ఉచ్చ్వాసంలోను ! ఒక వేగిరపాటు... ఒక 
తొందర .,, ఒక దందడింపు ! గుండెల్లో వెండిలి దండాడింపు ! లో చెవిలో కిర్రెక్కించే 
వాయిద్యాల మోత! 

ఎదలో రేగే ఉద్యదుద్యమానికి ఆగికోలేక - ఏదో చేయాలన్న ఊపు ! ఏదో 
రాయాలన్న తోద్రోపు. ఒక వేగిరపాటు గిరగిరా త్రిప్పుతుంది. స్థిమితంగా 
కూర్చోనివ్వదు. అలాగని నడవిపోనివ్వదు. కాళ్ళకడ్డం పడుతుంది సంశయాత్య, 

ఇలాంటీ దశ ప్రతి మనిషికీ తప్పదు, మేధావికీ, భావుకుడికీ అసలే తప్పుదు! 
వసినాటి నుంచి ఏదో లలిత కళకు చిత్తం లగ్నమై, తత్తరపడుతున్న మనుషుల 
కసలే తప్పదు. ఎంత తీప్రిస్తుందో చెప్పలేము. మనిషి అంటేనే మగ+ఆడ అనే 
'సంపూర్ణార్థం. మనిషిపదం ఉభయలీంగం. పురుషాధిక్య భావం వల్ల ప్రతి మాటనీ 
పుల్లింగంగా మార్చేసి సంతసించారు మన వైయ్యాకరణులు ! 


6 


సరిగ్గా అలాంటి నూతనావిర్భావ యౌవన దశాపోషంలోనే. రజని 
(డా! బాలాంత్రపు రజనీకాంతరావు) ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో తెలుగు 
బి.ఏ, ఆనర్సు చదువుకుంటున్నాడు. విశ్వవిద్యాలయ వాతా వరణం అప్పటికింకా 
ఇంత భ్రష్టుపట్టలేదు. నిజంగా విశ్వకళా పకిషత్తుగానే వికసిస్తోంది. 


ఆ జీవితం కొత్త; వాతావరణం కొత్త; ఎదురుగా నిలచి నిత్యం అలజడి చేసే 
సాగరం ! దాని సందర్శనం మరీ ఆధునాతన నయన సంకాశం ! ఎందరో నూత్న 
వ్యక్తులతో, వారి స్రవర్తనలతో, వారీ వారి ఆలోచనా రీతులతో సన్నిహిత 
పరిచయం. యౌవనపు కొత్త ఊపులందుకుంటున్న రోజులు; కొత్తమోజు లూను. 
మనసా నిరంతర కంపమానం ! నిముషమైనా శాంతించదు, తీరిక చిక్కనివ్వదు. 


సైన్సులో కొత్త ప్రయోగాలు విజయవంతమౌతున్నాయి కదా ! అలాంటి 
ప్రయోగశాలిత సాహిత్యంలో ఎందుకు పనికిరాదు ? ఈ రెండూ మనిషి మేథా 
జన్యాలే కదా”! - ఈ ప్రశ్న ఆ నాటి యువకులలో సర్వాత్మనా వ్యాపిస్తోంది. ఆపి 
ఆలోచింప జేస్తోంది. 


ఆనాటీ యెడోలెసెంట్‌ ఇంటలెక్ట్యువల్‌ - వైయ్యుక్తిక పూర్వాపర జ్ఞానాను 
స్యూతినిపరిత్యజించి - “నేనే ఒక నిశాంతమై, గగనమంత శ్వేత పత్రమై, సోదర 
జనతాముఖ (స్రుత నవీన బీజాకరమై, సంగీత కోలాహలమై నూత్న ద్వారాలు 
తెఠవలేనా ? కొత్త వాకిళ్ళలో [ప్రవేశించి కొత్త దివ్వెలు వెలిగించలేనా?'' 
అనుకుంటూ గుండెలలో సాహసోపేత ప్రశ్న పుడుతోంది, దుమికి వస్తోంది, 


ప్రశ్న ఆలోచనకు మాతృక. ఆనాటీ సమకాలీన భావుకులందరినీ దాదాపు 
అలాంటి ప్రశ్నలే వే ధిస్తూండేవి. పాతకు మొగ్గి మరీ గిడసబారి బిగుసుకుపోయిన 
సనాతనులకు ్రళ్న అంటేనేభయం | 


ఆనాటికవితారంగం మూడు భిన్న ఫ్రభావోక్తుల నడుమ ఊగిసలాడు తోంది, 
అటు విశ్వనాథ - ఇటు కృష్ణశా స్త్రీ, వేరొక దిశగా శ్రీ శ్రీ... మొదటి వారిరువురూ 
పరస్పర విభిన్న (ప్రభావము ధ్రలు కలిగిస్తున్న వారే. వీఠ మార్గాలకు పూర్తిగా భిన్నంగా 
వేరొక శక్తి శ్రీశ్రీగా పొడుచుకు వస్తోంది. మన పని వ్యాఖ్యానించడం కాదు - 
సమూలంగా మార్చడమే అంటూ ఆ శక్తి విజృంభిస్తోంది. స్థిరపడిన సకల 
మర్యాదలనూ కూలదో స్తోంది. సర్వ సరిహద్దుల్నీ చెరి పేస్తోంది. వినూత్న, 
మానవీయ, క్రాంతి కవితా ప్రమాణాలు సంధిస్తోంది. 

అంతకు మూడేళ్ళ ముందే శిష్‌ట్లా ముక్తచ్చుంద కవితారీతిలో చెప్పుకోతగ్గ 
కృషి ప్రారంభించాడు. శ్రీ శ్రీతో పాటే శ్రీరంగం నారాయణ బాబు, పురిపండా అప్పుల 
స్వామి ప్రభృతులు కొత్త గొంతులు విస్తరించారు. తిరుగుబాటు ధ్వనిస్తున్నారు. 
1935 తర్వాత పఠాభి, పిఠాపురం యువరాజాలు ఛందోబంధాలను పటపట 
తెంపుతున్నారు. 

మరో నాలుగేళ్ళకి వార్షికంగా యౌవన ప్రాయమందుకున్న శ్రీ రజని, 
సీంగరాచార్య, ఏల్ఫూరి, సంపత్‌, తిలక్‌ ప్రభృతులు కొత్త కవితారీతికి అంకితం 
కానారంభించారు. వీరంతా నూత్న మానవీయ సిద్ధాంతాలనే ఆరాధించారు. 
'సంప్రదాయ మార్గాలను దద్దరిల్ల జేసారు. అంతర్జాతీయ కవితా సంవిధానాలను 
అనుసరించారు. 

శ్రీశ్రీ మాత్రం మరో ప్రపంచానికి కవితా మార్గం నిర్దేశించాడు. మిగిలిన వారిలో 
నిర్దేశాలు అంత స్పష్టంగా లేకపోయినా, తిరుగుబాటు పాటల కోరస్‌లో గొంతు 
కలుపుతున్నారు. 

ముప్ఫయిల దశకం భారత స్వాతంత్ర్య పోరాటోద్ధ్రృతంతో కదలిపోతున్నది. 
ఆర్థిక మాంద్యం ఒక ప్రక్క. నాజీ విజృంభణ వేరొక ప్రక్క. ద్వితీయ ప్రపంచ యుద్ధం 
కోసం రంగం సిద్ధం చేయబడుతోంది. అప్పటికే స్పెయిన్‌ ప్రజాతంత్ర ప్రభుత్వ 

క్రి 


రక్షణార్ధం ప్రపంచ దేశాల కవులు, మేథావులూ సమర రంగం ప్రవేశించారు, అంటే 
యుద్ధం, శాంతీ సర్వులకూ ప్రథమ ప్రమేయం అవుతోంది. 

అట్టి గందరగోళపు జాతరలో కన్నులెత్తి పరకాయించి చూసిన ఆరంభ 
యౌవనుడు రజని. 

తన రక్తం నిండా తన తండ్రిగారు అందించిన భావకవితా పరిమళాల 
మాదకత్వం ఉండనే ఉంది. నూత్న దర్శనం విఠాళినందిస్తోంది, నవలోకొశ్లేషణం 
ఆత్రంకలిగిస్తోంది. నెత్తుటి నిండా వినూతనావేశం సంసిద్ధమవుతో ంది, 

సరిగ్గా అలాంటి దశార్టంలో గొంతెత్తి వెనుకేకలతో పరిసరాలను ప్రకంపింప 
చేయాలనే ఆకాంక్ష రజనీ యునహృదయంలో సహజంగానే మోసులు వారింది! 
ఆ బొబ్బరింతలకు అక్షర రూపం ఇవ్వడంలో ఉన్న ఒరవళ్ళు చాలలేదు. కొత్త 
దారులింకా దొరకలేదు. తానే దారి చేసుకోవాలి. తానే నడవాలి. 

అప్పుడీ కవి తానే ఒక నిశాంత స్పూర్తిని పోల్చుకున్నాడు. పూషార్క సమీప 
చండ కిరణాలు ప్రసకించాలనుకున్నాడు. తండ్రిగారు పెట్టిన పేరు సార్థకమైన 
రజనీకాంతుడే. పుత్రుల నామధేయాలపై వంగ 'సంస్క గతీ ప్రభావం ద్యోతక 
మౌతుంది. వేంకట పార్వతీశ్వర కవులు వంగ సాహిత్యం నుంచి మేలిమి రచనలు 
అనువదించి తెలుగువారి అభిరుచిని పెంపు చేశారు. 

తాను దర్శీంచి నిర్దేశించుకున్న గమ్యం తీత్లాంశు సంకలితం కదా ! అందుకే 
తన కలం వేరు పూషాగా మార్చుకున్నాడు. రెండక్షరాల అర్థవంతమైన పేరు. ఈ 
వేరు ప్రభావంతోనే నా మిత్రుడు రాంషా తన కుమారునికి ఈ పేరే పెట్టు కున్నాడు, 


ఈ తరం కవుల మణమలు తొక్కుకుంటూ నడచి వస్తున్న మా తరం ఆరంభ 
యౌవనం నుంచీ వీరి హేలావిలాసాలను శ్రద్ధగా వరికిస్తూనే ఉంది. వీరి ప్రభావ 
కాంతినిహృదయాలలో దాచుకుంటూనే ఉంది. 


9 


పూషాంశువునే కలంగా సంధించే, కొత్త తెన్నులు పట్టి, ఒంటరిగా కవితా 
కాననాంతరాలకు ప్రయాణం. సాగించాడు రజని ! ఆ కాలం అందించిన ఒత్తిడుల 
స్వరూపమే వేరు. అందుకున్న ఈ బ్రచండార్క తేజంతో ఒక దశాబ్దం పాటు కొత్త 
కవితా ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగి ఉంటే ఇప్పుడు నేనీ పీఠిక రాయవలసిన 
అవసరం ఉండేది కాదు. ఐదేళ్ళు చిన్నవాడినైననేను ఈ రచనకు ఆజ్ఞాపీంచబడటం 


నిజంగా అదృష్టమే. 

చాలామందికి తల్లీ పాలిస్తున్నప్పుడు ఒక ప్రక్కనే సమృద్ధిగా అందుతాయి. 
శిశువు ఆకలి తీరకపోతే రెండవ ప్రక్క కూడా వెతుకుతాడు. కాని కావలసిన పాలు 
అందవు, కాని కొందరు అదృష్టవంతులకు రెండు ప్రక్కలా కడుపు పట్టనన్ని పాలు 
లభిస్తాయి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రజనికి లభించిన తల్లీ రెండు ప్రక్కలా 
పాలు చేపీ కడుపు నింపింది. ఆ తల్లి ఎవరో కాదు; సరస్వతి | కనకనే అతని రక్తం 
నిండా సంగీత సాహిత్యాలు పుష్కలంగా వర్థిల్హాయి. అలాంటి 
అదృష్టం మరీ కొద్దిమందిదే ! ఆ తుష్టితో నే ఇప్పుడు సహస్ర శరళ్టుంధ్ర దర్శనానికి 
సమాయత్త మవుతున్నాడు రజని. 

ముందు తరాల కవుల వలె ఏవో ఊహాపోహలతో తన బరువులన్ని దేవుడి 
నెత్తికెత్తడం ఆనాటి యువకులు మానుకున్నారు. తమ బరువులు తామే మోస్తూ, 
తమ సమస్యలు తామే పరిష్క రించుకుంటున్నారు. హేతుబద్ధమూ, తర్క సహితమూ 
అగు అధునాతన ఆలోచనకూ అపూర్వ కవితా రీతికీ వెతుకులాడు తున్నారు. 
కాన్ని ఆ తిరుగుబాటు ప్రణాళికా బద్ధం కాదు. కనుకనే “అనార్కి” కూడా 
ఆరాథ్యమే అవుతోంది. 'అనార్మీ*ని సైతం ఆదర్శమార్గమేనని భావించారు. 
(“అనార్కీ*కి అరాచకత్వమనే అనువాదం సంపూర్ణ భావద్యోతకం కాదు). 


తిరుగుబాటు. బాటలో ఎదురయ్యే కక్కిస. కుప్పలు రక్కసితుప్పుతలల్లా 
కనిపించాయి. ఛేదించడానికి వేరే ఆయుధం లేదు, కలం తప్ప | ఆ కలానికి బోలెడు 
పరిమితులు. సంప్రదాయ బంధాలు. కవి మనస్సు, ఆగ్రహోదగ్రమవు తోంది. 
అలాంటి సమయాలలోనే అరాచకత్వం వచ్చి కూచుంటుండి. పాశ్ళాత్య దేశాల 
తాత్త్వికులు అరాచకత్వం సైతం ఒక తత్త్వంగానే భావించారు. ఒక విప్లవ మార్గంగా 
నిర్వచించారు. 


కాలం నిలకడ లేకుండా సంచరిస్తోంది. అసంఖ్యాక ప్రభావాలు ఒకేమారు 
ఆలోచనా పరుని గుండెలపై తాండవిస్తున్నాయి... అందుకే కనీసం తన పుట్టిన రో జు 
గురించేనా ఆశావహమైన ఆలోచనలు కలగవు. సంప్రదాయ వాదుల్లాతే, ఆనాడు 
దేవతార్చనతో ఆయుఠారోగ్యా కోసం ప్రార్థనలు సాగుతాయి. ఈ ఆధునికులు 
తన జన్మ తల్లిదండ్రుల స్వేద బిందు ఫలితమని, విశ్వమహా సముద్రం లో పోయే 
వేలకొలదీ రంధ్రాలు కల నావ తనకు లభించిందనీ భావిస్తాడు. విషాద భరంగానే 
ఫుట్టిన.రో జుకు పండుగ చేసుకుంటానంటాడు. 


తన చుట్టూ సమరాలూ, కామాలూ, దురంత హత్యలూ, నీరవ శోకాలూ 
పిక్కటిల్లుతున్నాయి. ఉన్న కాస్త భద్రతనీ హరిస్తున్నాయి. మరే విధంగా ధీమా 
కలుగుతుంది ? “కరిగి అవమ్రై పంచభూతాల కలిసే గడువాప్పేస్తోందో అని తరుగుకు 
పోయే ఎదరొదతో ఒక వె(ర్ర్‌కేక వేసేదా ?” అనే స్వాత్మక ప్రశ్న ప్రకాశం గానే 
అడగక తప్పదు. “శ్రవః ద్రీయమౌ సంగీతాలో , మనస్తరణమ్మా కవిత్వమో, మానినీ 
ప్రేమ మధుపానమ్మో** - అంధుకొని అలవోకగా ఆనందించే ప్రశాంత చిత్తం 
కరుమౌతోంది ! ఆ బాహ్య పరిస్థితుల అవగాహనే అంతళ్‌ చైత న్యాభివృద్ధికి 
ప్రేరేపిస్తోంది. కనక మన. "ఆధునిక కవిత్వ చరిత్రలో పూషా కంఠధ్వని ఒక 
అనివార్యమైన ఫేజ్‌ (౬286). 


అందుకే ఇన్నాళ్ళకి వెలువడుతున్న పూషా కవితల సంకలనం “ఏటికి ఎదురీతిను 
హార్టికంగా ఆహ్వానిస్తున్నాను. 

కోప్పడేవెద్దల మాటల్లోని విశ్వాసం చెల్లాతెదురైంది. “ఎడదను మొలిచే చేతులు, 
పెదవులు నమిలే చూపులు, బ్రతుకుల సంజఅ గంటలు'' వంటివి అప్పటికి 
ఆధునికత్యంలోనే సరికొత్త పదచిత్రాలు. “ఘనా ఘనామని పీడుగు అనడంలో 
కేవల శబ్దానుకరణమే కాదు. మేఘరాసి ఉరుములతో రాల్చే పిడుగనీ తోడుతో 
అర్థమూ పెరుగుతుంది. 


అరాచక కవిత్వం అన్నంత మాత్రంలో పదాల పోహళింపు అసస్మారకం కాదు. 
నిర్మాణయుతంగానే విధ్వంస గాత్రం విజ్బంభిస్తుంది. 

మమతాను బంధాలు చెదరిపోయి మానవ సమాజం - సమూహంగా మారి 
పోతున్న దినాలవి. ఈ సమూహ భయంకరాకారానికి సుదూరంగా వెళ్ళిపోవాలని 
కవి కోరుకుంటాడు. కాని తానెక్కడికి వెళ్ళగలడు ? వేరెచ్చోట కలదని శుభ్ర 
నివాసం ? “బండరాతి గుండెల” స్ఫోతనంగా పడి ఉన్న ఈ గుంపుతోనే సావాసం 
తప్పదు. 

అలనాడు పూషా రవించిన కల్టర్‌ అండ్‌ ఎనార్కీ (Culture and anar- 
chy) అనే కవితను ప్రతిభలో చదువుకుని మిత్రులంతా సమిష్టిగా చర్చించు 
కున్నాం. అంతుపట్టినంతా ఆకళించుకున్నాం. ఆ అనుభవాలను మర్చిపోలేం, 
మా తరంలోని కొత్త కవితా రసీకులు ఇంకా ఎందరు మిగిలి ఉన్నారో తెలియదు. 
కాని అప్పటికే మాకు అగ్రేసరులైన పూషా ఫ్రభృతుల కవితల స్మృతి తరంగాలు 
ఇప్పటికీ తాజాగా మోజు కలిగిస్తూనే ఉన్నాయి. ఆ కవితలకు అప్పట్లో గొప్ప కీర్తి 
అభించినదనడంలో సంశయం లేదు. 


సకల సంప్రదాయ బంధాలూ , భవబంధాలూ త్రెంచుకొ న్న మనస్థితిలో -ఈ 
కల్చర్‌ అండ్‌ ఎనార్కీ వంటి క్రొక్కారు కవితలు మాలో మౌనవిప్రవాన్ని సంఘటితం 
చేశాయి. అనేక ఇజాలు యూర్‌ నుంచి ధారాపాతంగా వచ్చి పడుతున్న రోజులవి. 
నాజీజం, ఫాసిజం వంటి అమానుష వాదాలు, న్యూడీజుం వంటి వెకిలి పాదాలూ 
సైతం వ్యక్తినీ, సమాజాన్నీ భయపెట్టక మానడం లేదు. గోబెల్స్‌, గో 8ంగుల వంటి 
నాజీ రక్కసుల పేర్లు ప్రతీ ఇంటా వినిపిస్తున్నాయి. తెల్లవారితే ఏ విపత్తు వీథి వాకిలి 
తడుతుందో తెలియదు. అలాంటి అసంబద్ధ స్టీతిలోంచి వచ్చే ఆలోచనల్లో చేతికి 
దొరికిన ప్రతి భాషనీ కవి ప్రయోగించక తప్పదు, థింకర్‌ స్త్రీ లింగం థింకరీని 
సృంజించడం కేవలం చమత్కారానికే కాదు. 

దినవారీ ఆలోచనల బరువులు దించుకుందుకు నిర్జన వాటికలకు వాహ్యాళిగా 
పోయినా అవే ఒత్తిడులు. అవే నత్తి మాటలు. ప్రతీ నగరంలో నూ మిలట్రీ మార్చి, 
విశాఖలో జపాన్‌వాడు బాంబులు వేసిన భీతావహం. మేధస్సులు పొగ చూరు 
తున్నాయి. నేలమీంచి లేవిన పొగలు ప్రైపికి అలముకుంటూ దడిపీస్తున్నాయి. అలాంటీ 
శాన్యస్థేతిలో ప్రతీ వాడిదీ “నీ (నిర్‌ + రూప = నీరూప) రూప భయంకరా గ్రస్యమే, 
నీరవ, కఠోర తమ హాస్యం ఎదురౌతుంది, ఇది ఛాయాంధాంధ కారలాస్యమే. బీభత్స 
ప్రళయ నైరాశ్యం, నిరంతర యుథ్యత్‌ బుద్ది నిరుద్దం. శుద్ధ ప రిణద్దాన విద్ధా ప్రబుద్ధ 
బుద్ధి విముగ్ధం.”* ఇట్టి దుష్ట పరిస్థితిని సాంద్ర తరంగా వ్యక్తం చేసే ఈ సంస్కృ 
తపద బంధాలన్నీ భాషా పబాటోపం కోసం కాదు. స్పష్టతర అర్జొత్పత్తి కోసమే. 
ప్రతివాడి గుండెల్లోనూ - గ్లాని, ఆమం - తీవ్రతర మౌతున్న రోజులు. ఆ 
నిజస్వరూపాన్ని ఈ సమాసాలు కర్కశధ్వ నితో వ్యక్తం చేస్తున్నాయి. 

‘Forget every yesterday!” అనేది అనా ర్కిస్టుల మోటో. చావులు 
తండోపతండాలుగా జనానీకాన్ని ఆక్రమిస్తున్న రో జుల్లో సమాధుల నిర్మాకామూ 


సామాజీక కార్యక్రమమే. ఇది ఉద్యత్‌ హోమానలం. సహీంద్ర తకకాయ స్వాహా 
అంటూ 'సర్వాన్నీ యజ్ఞూగ్నికి ఆహుతి చేస్తున్న కాలం. 

“జాతులు భాషలు దేశాలు 

ఖండాలు సముద్రాలు గోళాలు 

అరాజకంలో ఎనార్కీలో 

విప్లవ విలయ ప్రళయ జ్వాలల్లో 

భగ్నం, భుగ్నం, మగ్నం, నగ్నం కావాలి 1” 
అనుకుంటుంది అనార్కీతత్త్వం, డార్విన్‌ ప్రవచించిన జీవ శాస్త్రంలోని గర్‌ 
వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌' (SUVvival of the fittest) కు విపరీతార్థం ఘటింప 
బడుతుంది. 

“మధ్యాహ్నం! అనే సత్కవిత ప్రచురితమైన తాలి తేదీ నాకు జ్ఞాపకం లేదు, 
బహుశా విశాఖపై బాంబులు పడిన 'సంభర్చంలో రచించినదేమో | 'ఇేరేసే 
తొందరలో న ఊతేగే చీమల బారు” వలె నగరవాసులు కాందీసీకులై భయాన 
కంగా సురక్షిత ప్రదేశాలకు పారిపోవాలని ఆరాటపడుతూండడం ద్యోతక 
మౌతుంది, “మున్ఫిపాలిటి సైరను మూర్చారావంలా వినిపించి” ప్రతి మనిషి 
వేష్టలనూ స్తంభీ భూతం చేస్తున్నది. సర్వవ్యాపిగా మృత్యుహిల. భీతి నుంచి 
తప్పించుకునే చోటు లేదు. అదీ ఎండిన మొండి మధ్యాహ్నపు భయంకరాకృతి. 

దేవుణ్ణి మనిషీవేశాడో, మనిషిని దేవుడేచేశాడో తెలియదు. పూర్వ్చగాథల మొండి 
నమ్మకాలన్నీ వమ్మైపోయాయి, వర్థమాన మానవుడు మా త్రం సైతాన్‌ ప్రతిబింబమే. 
అన్ని విలువలూ కోల్పోయాడు. మనిషి గుండెకు సైతం ఖరీదే మిగిలింది. విలువలు 
నిలవబారి చలికంపు కొడుతున్నాయి, “సర్వం, దుఃఖం ఖల్విదం జగత్‌ వంటి 
ఆదిశంకరుల సూక్తులన్నీ వెక్కి రింతలుగా మారాయి. కుశంకల, త్రిశంకు నరకం 


14 


ప్రపంచమంతటా తెరుచుకుంది. ఉన్నది పోవాలి సరే, ఏది రావాలో తెలియదు ! 

1780 నాటి ఫ్రెంచి విప్లవాన్ని పూషా 'స్మరిస్తాడు. “కడుపుల్లో కాళ్ళు, కళ్లల్లో 
నీళ్ళు” పచ్చని గర్టకైనా కనిపించని ఎండిన బయళ్ళు, అందరికీ శ్మశానమే వాస 
యోగ్యమైన వైపరీత్యం. ఆ దినాల కలపోతలను ఈ గీతం ప్రతిబింబించింది. 

ఏడికణికమో, ఏడి శాశ్వతమో ఎవరికీ తెలియదు. క్షణికంలోనే శాశ్వతత్వం 
ఉందా ? శాశ్వతత్వం. ఐనదంతా కణీకమేనా ? అంతా నిశాసందిగమే: ఐన్బ్టోన్‌ 
ప్రవచింవినట్టు అన్నీ సాపేకాలే, దేనికీ ప్రత్యేక ఐడెంటిటీ లేదు. ఈ కవిత గొప్పు 
కవితామయంగా సాగింది. ప్రతీపాదమూ ఆలోచనాభరంగా గజగమనం చేస్తుంది. 
కవి ప్రతిభ భావుకత్వంలో ్రతిబింబిస్తే వ్యుత్సన్నత అక్షరాక్షరంలో ఉద్యుక్త 
మయింది. 

“సింగార్స బంగారాల్లో చిరతీపులుల చెలగాభాలు” వంటి పద-చిత్రాలు 
శబ్దార్థాలను, భావార్థాలను ద్విగుణీకృతం చేస్తాయి. ' శంఖావర్హపు చంక్రమణం లో 
శాశ్వతంగా పరిభ్రమించే కాలయవనిక?* అనేది ఎంతో సార్ధక భావస్ఫోరకం, చివరికి 
భావం శాశ్వతం, భాష్యం కణికం - వంటి నిర్ణయాలకొ స్తాడు. భారతీయ 
ఆలొచనాలహరి ప్రతి పాదాంతర్గతికంగా భాసిస్తుంది. 

డెలీరియం అనే కవిత ఆక్షణీయమైన పదచిత్రాలతో సంశయాస్పద జీవితాన్ని 
చిత్రిస్తుంది. “టక్కట్టు పారేసుకున్న ప్రయాణికుడి హృదయ గందరగోళం”. పౌరు 
అందరికి కింకర్ణవ్యతా విమూఢత్వాన్ని ద్యోతకం చేస్తుంది. 

మహాగాయకులు. కె.సి.డే., ఉమాశశి, న్యూ థియేటర్స్‌ ద్వారా మహత్తర 
కళాఖండాలందధించిన య్యాక్టర్‌- డైరక్టర్‌ బారువా వంటే కొద్దిమందే ఈ డెలీరియం 
నుంచి రక్షించి జీవన ప్రశాంతి కలిగించారు. ఉత్తమ. వ్యక్తులు లేకపోతే సర్వం 
జడాజర్టరితమే. అదే ఈ కవితలోని రహస్యం. 


15 


చరనుకాంక్ష అనే కవిత రసహృదయ లాలసం. “ఓ చరమ కాంగా! నాకు పరమ 
సౌభాగ్యవతి వతికి ఈ దౌర్భాగ్యమెందుకు ?” అన్న ప్రశ్న ఆనాడు పూషా బ్రతిపాదిస్తే 
-ఈ నాటి రజని “ఆశా, నా ప్రాణసఖి | దగ్గరగా రా ఇంకా దగ్గరగా రా అంటూ 
అమితానంద పారవశ్యం కలిగించే గీతిని పాడుతున్నాడు. 

అనుకోని ఆఖరి అతిథి - ఒక అద్భుత కావ్యం. కవితారసజ్ఞులు అక్షర చక్షు 
సంయోగంలో అనుభవించగలరు. పురా భారతీయమేధ అందించిన సకల తాత్త్విక 
సార సమాహారం నిస్సందేహంగా ఈ కావ్యం గర్భీకరించుకుంది. 

“అవును గాని రజనీ, గోరాశా స్త్రీతో కలిసి రచించిన మృతువు అనే గొప్ప 
కవిత ఏమైపోయింది ? అది మీ ఇరువురి షేర్లతో తెలుగు స్వతంత్రలోనేనా 
ప్రచురితమయ్యింది?”? 

ఈ వీటికి ఎదురీతలోని అధిక కవితలు దాదాపు షష్టి పూర్తిచేసుకుంటున్నాయి. 


అయినా వాటికి ముదిమి కనిపించదు. తళతళ మెరుస్తున్నాయి. అలనాడు ఆరంభమైన 
ఆధునిక వివేచన పెరిగి ఆధునికోత్తర స్థితికి చేరుతున్నా ఈ కవిత లెప్పటికీ 
నవంనవంగానే ఉన్నాయి. 

నా ఆరంభ యౌవనపు సాహిత్యోద్వేగాలతో ఈ కవితలను అధ్యయనం చేసిన 
అనుభవాలను ఇన్నాళ్ళకు తిరగతోడుకో వడం సాధ్యమయింది. అందుకే ఆనందంతో 
అందర్నీ అభినందిస్తున్నాను. అలనాటి పూషా కవితలకు మనసారా స్వాగతం 


చెబుతున్నాను. 
స ¥* 


తొలి అలుకులు 


నేను (రజని) 1937-40 అ మధ్య ఆంధ్ర విశ్సవిద్యాలయంలో బి. ఏ. ఆనర్సు 
మూడేళ్ల (ఎమ్‌. ఏ.) కోర్సు చదవడానికి వెళ్లి వాల్లేరులో విశ్వవిద్యాలయ హాస్టల్ల్‌, 
ఉండేవాణ్ణి. 


అప్పుడు - “ఆసుపత్రి కోకిల'గా విశాఖలోని ౩. జి. హాస్పిటల్‌లో టి.బి. 
వ్యాధి చికిత్నకై ఉంటూండిన జరుక్సా స్త్రీ (జలఘూ త్రం రుక్మిణీనాథ శా స్త్రీ) తనకి 
వీలైనప్పుడల్లా వాల్తేరు వచ్చి, ఊళ్ళో అబ్బూరి వారింటికి వెళ్ళి, మాస్టార్నీ,.వరదనీ, 
హాస్టల్‌కి వచ్చి నన్నూ కలిసి పోతూండేవాడు. వచ్చినప్పుడల్లా కాలక్షేవం ఏంటంటే 
శ్రీశ్రీ మువోద్రస్థానం, పఠాబి ఫిడేలు రాగాల డజనూ తన (జరుక్కువి) రచనలూ 
వినిపిస్తూ ఉండేవాడు. వాటివల్ల ప్రభావితుణ్ణైనప్పటికీ, అతను మరొకసారి మా 
వాస్ట్రలికి వచ్చేసరికి వినిపించడానికి ఆధునిక భావాలతో, ఏటికి ఎదురీతగా కనిపించే 
కవితలు రాయాలనీ “పూషా? అనే కవితా నామంతో కొన్ని కొత్త కవితలు 
వినిసించేవాణ్ణి. 

ఈ రచనలు, అప్పటికప్పుడే నేను గానయుక్తంగా ప్రారంభించిన మధుపొయి, 
మాధురులు, చండీదాను వంటి గేయాలకంటే రచనలో భిన్నంగా రాగంలేని మద్దెల 
వాద్యంలాగా వినిఫీంచే నవ రచనా రీతులవి. 


రచనచేసిన వాటితో ఏ అయిదారో దొరకక పోయి ఉంటాయి. ఉదాహరణకి 
ఒక దొరకని కవితలోని మాటలిరీ: 


చలం ప్రీమిటివా కలం వామిటివ్‌వా 
శ్రీశ్రీ చవటా రుక్మి స్తీ “వటా* పఠాభి ఠాఠా అంటావా” 
డిగనోయి [బ్రదర్‌  డిగవు పెడెస్టల్‌ దిగవా యిదిగో పిస్టల్‌ ! 


17 


క్రేడిల్‌ నుంచి కాఫీన్‌ దాకా వదలని వాసనలకీ యాసలికీ 

ఎందుకు రోత - మూత ! 

దిగవోయి బ్రదర్‌, దిగవు పెడెస్టల్‌, దిగవా యిదిగో పిస్టల్‌ 

దీనిపూర్ణిపాఠం ఇప్పుడు దొరకటం లేదు. వీటిని ఆనంద వాణిలోనో తెలుగు 
స్వతంత్రలోనో 42 వరకూను, ఆ తరువాత ఏభైలలోనో ప్రచురించారను 
కుంటాను. 

ఆ తర్వాత రేడియోలో చేరిన తర్వాత నా గేయకవితా వ్యామోహం రాగాన్ని 
చంపే, కేవలం మృదంగ జతుల మోహరింవులలో సాహిత్య భావాలనే ప్రకటించే 
ఈ తిరుగుబాటు కవిత్వ ధోరణిని క్రమంగా హరించుకు పోయేటట్లు చేసింది. 

ఈ పూషా” రచనలు - రేడియో సంగీత రచనల నడుమ క్రమంగా ఏష్యం 
అయిపోయాయి. మితిమీరిన అహంకారంతో “షాని - 00% - ‘Pంంగ' చేస్తే 
మరేమవుతుంది ? 

ఆ మధ్య కుందుర్తీ, మరి మరణించే ముందు ఆరుద్రా వీటిని గురించి ఆపేక్షగా 
గుర్తు చేసేవారు. రాసినవి కొద్దిపాటి అయినా ఎందుకో అభిమానంతో కాటూరి 
వారు తమ విమర్శన వ్యాసాలలోనూ, కురుగంటి, పిల్లలమర్రి హనుమంతరావు 
గారలు తమ నవ్వాంధ్ర సాహిత్య వీథులలోనూ ప్రస్తావించారు. 

మీ 'పూషా” రచనలు ప్రమరిర్దాం - సేకరించి ఇవ్వండీ అని అడిగిన అబ్బూరి 
ఛాయాదేవిగారి ప్రోత్సాహానికి కృతజ్ఞతా పూర్వక వందనాలు. కొ ద్దైపొటిగా అయినా, 

పూషా? రచనల్ని వైకి తేర్చి నా ఎనభయ్యో యేట అరవైయేళ్ళ క్రితపు రచనలు 
ప్రకటించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. 

విజయవాడ - 10 రజని (పూషా) 
మే, 1999 


పుట్టినరో జు 


జననీ జనకుల శ్రమ ఫలితమ్మా 
స్వేదవాఠ బిందువు నా దేహం 
వెఠిగి పెద్ద దౌతోందని సంతో 
'షంతో గెంతులు వేసేదా ? - 
కరిగి ఆవ్లై పంచభూతాల 
కలిసేగడు వొచ్చేస్తోందో అని 
తరుగుకు పోయే యెదరొదతో వొక 
వె(ర్ర్‌కేక నే వేసేదా'?=- 

దేవుడని దేవుడి వరాలనీ 
ప్రణయమనీ, స్వళ్లమనీ: ఆశల 
పల్లకీలలో వూరేగింపుల 
పుట్టినరోజని పండగ చేస్తా 
విశ్వమహాసముద్రాన పోయే 
వేలకొలది రంధ్రాల నావ యిది 
విహఠింఛాలంటే వేలకొలది 
వూత కోలలో దాపుకొయ్యలో 
నేత్ర పర్వమౌ చిత్ర శిల్పాలో 


బాలాంత్రపు రజనీకాంతరావు 


శ్రవః పేయమౌ 'సంగీతాలో 
మనస్తర్పణమ్మౌా కవిత్వమో 

మానినీ ప్రమమథుపానమ్మో 

మరపు ముసుగు తెరలో మాటుపడని 
పుట్టిన్‌ రోజో పండగో - చేస్తా! 
అగాథ హృదయంలో కథలకు నా 
ప్రగాఢ మైత్రి కలశ్రుతులో, నా 
ప్రణయినీ మణుల భద్ర సంస్మ్కృతులో 
జత చేసుక, ఏవెతలూ కలగని 
సౌఖ్యజీవితమ్మె అనుభవిస్తా 

ఎన్నో సారులు ఈ విధంగానె 

పుట్టిన్‌ రో జూకు పండుగ చేస్తా ! 
పోయేరో జాకి వాయ్టూవేస్తా | జ 


బాలాంత్రపు రజనీకాంతరావు 


అందవు అందవు 


అందవు అందవు యెంత చాచినా 
యెడదల మొలిచే చేతులు 
ముందుకు ముందుకె, యెంత చూచినా 
బరువుగ మెరిసీ చూపులూ ! 
తడియవు తడియవు యెంత కురిసినా 
వలపుజడుల బడి యెడదలు | 
తనియవు తనియవు యెంత విరిసినా 
వెన్నెల సుడులలో కన్నులు ! 
అందవు అందవు యెంత సౌచ్చినా 
యెడదల థొలీనే చేతులు 
ముందుకు ముందుకె యెంత విచ్చినా 
పెదవుల నమిలే చూపులు ! 
తెలియవు తెలియవ్లు యెంత మాసినా 
బ్రతుకుల సంజల గంటలూ 
కలియవు కలియవు యెంత సౌలసినా 
ఒకటై రెండు యెడందలు !! 


21 


బాలాంత్రపు రజనీకాంతరావు 


ముందు (కథా పద్యం) 


ముందు; నాలుగు మబ్బులు గోడల సందు; 
ఉన్నారా వారిందు 
కరుణా వరుణా, అరుణా చపలా, కావేరీ శేఫాలీ - 
పాలిన తారలు - సోలీం చే పెర్‌ప్యూ9 సువాసన డోలీ - 
మనసులో మునక, వెనుకకో అడుగు - 
ఘనా ఘనా మని పిడుగు ! - 
వాకటి అందం వేకటి చందం మూక ముసురుకుని వడిగా 
నీరసమైన పలాచని మెరుపు ! 
“ఎవరండీ” అని పిలుపు 
తన గుండెల్లో ఎక్స్‌ప్రెషన్‌ కోసం 
దడా దడామని తలుపు ! 
ఎక్స్‌క్యూజ్‌మి, ఐకం, '్రంసో -సో - 
సోసో మీకొక వలపు - 
ఇప్పుడు వల్ల కాదండీ మననంతా తిడతారండీ 
- తలుపు ! 
మబ్బు “కటకటాలూ”” “పంజరం””లో మలీన రజని యిక్కట్లు ! 
అబ్బ లేదు మసెంజెర్‌కి లోపల అడుగిడుగా టిక్కెట్టు 1! ణ్‌ 


22 


బాలాంత్రవు రజనీకాంతరావు 


ఎరగని మొగాలు 


నా చుట్టూరా యెందుకు నీళ్ళు 
యెరగని మొగాల పరాయి వాళ్ళు. ! 
వాళ్ళ గుంపులో యెందుకో నేను 
యెరగని మొగంతో పరాయిగాను |! 

నా బొందో అని దగ్గికికొస్తే 

నామాలకాకి అని తోసేస్తే 

నా చుట్టూరా యెందుకు వీళ్ళు ? 
నా రక్తాన్నే పీల్చేస్తారు, 
నా మాంసాన్నే దొల్చేస్తారు, దోచేస్తారు ! 
నాయెముకల గూడే కంచం వీళ్ళకి ! మంచం వీళ్ళకి ! 
నా హృదయం తల్పం వీళ్ళకి 
నా చుట్టూరా యెందుకు వీళ్ళు ! 

గుండె విప్పి పనసపండులా 

గుమ గుమ లాడించినా కూడా 
మొండి ఘటాలోయ్‌ తనియరు కలగరు | 
బండరాతులోయ్‌ ! కలియరు : కరగరు ! కదలరు ! 
తేనె చుక్క పూసినా కూడాపైపెచ్చు ముళ్ళే తగుల్తాయ్‌ ! 
ప్రాణాల్‌ తీసీ విషమంటారోయ్‌ |! 


wr 


|] 
io 


బాలాంత్రపు రజనీకాంతరావు 


నా చుట్టూరా యెందుకు వీళ్ళు ? 
జాలీ, విశ్వాసం, ప్రేమా, అభిమానం, వాడిన మొగాన 
కత్తి కోతలో నెత్తురులా శూన్యం ! 
ఇంతకంటె ఒంటరి బతుకో లేకపోతే తుంటరి బతుకో 
ముమ్మాటికి ధన్యం ! 
నేనంటే జాలి లేని వాళ్ళు 
నన్నర్థం చేసుకోని వాళ్ళు 
వాళ్ళ గుంపులో యెందుకో నేను 
యెరగని మొగంతో పరాయిగాను ! శ 


24 


బాలాంత్రపు రజనీకాంతరావు 


కల్చర్‌ 


అంతులేని బ్రహ్మాండ భాండాని కడుగున వైనా ఒక కప్పు | 
అను పల్లవి సాగడానికొక 129, ౧౦ ౧౦! కాఫీ అరకప్పు 

అది ప్రొదీనుల తప్పో ఐన్‌స్టీన్‌ గప్పో, వెల్స్‌ గాసిప్పో ఒప్పో 
బ్రహ్మాండ భాండ గర్భం నవమాసాల్‌ వీగు పేగునా కల్చర్‌ ! 
వికసితమానవ మస్తిష్కానికి అమోఘమౌ వొకటింక్చర్‌ 

అది మానవ శుష్క కళేబరం పాలిటీ వొక్క మహాపెనువల్చర్‌ ! 
వొక్కాక్కడికీ యెవడికివాడికీ ఇ 

నాలుగ్గోడల నడిం ప్రపంచం | కల్చర్‌ - కంచం మంచం | 
యెవడికి వాడికి - యెవడిదివాడిది ! 

మా యింట్లో నేనొక ౧౦౦౧ 502% ని షర్టూని, నాదర్ణాని | 

ప యింట్లో నువ్వొక 60౪19115 వి గోబెల్స్‌వి, గోరింగ్‌ టాంగ్‌వి | 
సెంట్‌మెంటలిజమూ , కాంటినెంటలిజమూ, న్యూడిజమూ 
ఇజములు ఎన్నో పెసిమిజమూ, స్యాడిజమూ 

“గ్విన్‌' “కన్‌” 'ళ్వార్స్‌' థింకర్సు లైబ్రరీ 

వాడికి టుబియే థింకర్‌ లగ్‌షరీ 

నువ్వు థింకరూ, నేను థింకరు, ఆయన థింకర్‌, ఆమె థింకరి | 


బాలాలత్రపు రజనీకాంతరావు 


అరకప్‌ కాఫీ సిగరెట్‌ ప్యాక్‌, 

పార్కో బీవీ స్మశానమో 

అరకో సున్నఠమైలు షీకార్‌ 

అనువు బట్టి కాల్ళో, జట్కా వైనో, కార్గోనో | 

ఈ ఫిల్మ్‌ డైరక్టర్‌ ప్రజ్ఞా, ఆ వెల్నోన్‌ ఆర్టిస్టు ప్రతిభా 

ఈ కంట్రీ కాన్ఫిట్యూషన్‌ , ఆ నేషన్‌ రివల్యూషన్‌ 

ఈ పెర్చన్‌ పబ్లిక్‌ స్టేటస్‌, ఆ లేడీ సోషల్‌ స్కేండల్స్‌ 
ఘోషణ దూషణ, సంభాషణ ఇంటలెక్చువల్‌ డిస్కోర్శస్‌ 
ఎల్రిమేన్స్‌ థింకర్స్‌ కల్చర్‌ 

కళ్ళు మూసి చూడెన్నో రయిళ్ళు, మేళ్ళు, వెన్నెల గోడలు 
వొళ్ళు చురిచినా వెరిగిపోలేని విజ్ఞాన ప్పెనుబైళ్ళు 
వెలుతురు, వెలుతురు మహార్హనాదం చేస్తూ వెలుతురుడోళ్ళు 
లెఫ్ట్‌, రైట్‌ హెప్‌ హెన్‌ నిధ్వానమ్ముల మార్చి చేసే జనరళ్ళు 
కళ్ళు తెరిచినా చెదిరిపోలేని అంధచ్చాయల కాళ్ళు | 
వొళ్ళు మరిచినా చెవివొదల్లేని రోదనరవాల ముళ్ళు ! 
దీన్ని యేజ్‌ ఆఫ్‌ కల్చర్‌ అంటాం ! 

దొరకని డాన్నీ దొరికిన దాన్నీ కొరుక్కుంటాం ! 
వొకర్నొకరం మహా కసిగా పసిగా నరుక్కుతింటాం ! 
పులిసిన కలేబరాలూ కుళ్లిన హృదయాలూ పాతేస్తాం ! 
పొగ చూరీన నిడుపాటి మేథస్సుల్లో పయిీకిలేస్తాం ! 


బాలాంత్రపు రజనీకాంతరావు 


ఇది నీ రూప భయంకరాస్యం ! ఇది నీరవ కఠో రతమ హాస్యం ! 
ఇది ఛాయాంధాంధ కారలాస్యం ! ఇది బీభత్స ప్రళయనైరాశ్యం 
అనిదమిద్దం ! నిరంతర యుధ్యత్‌ బుద్ధి నిరుద్ధం 

శుద్ధ ప రిణద్దాన విధా ప్రబుద్ధ బుద్ధి విముగ్ధం భి 


1943 ధ్రతిభ - నవ్య సాహిత్య పరిషత త్రికలో “కల్చర్‌ అండ్‌ ఏనార్కీ” అచ్చయినాలి. 


27 


బాలాంత్రపు రజనీకాంతరావు 


అండ్‌ 


“అండ్‌ ఈక్వల్స్‌టు “మరీ” 

దేర్‌ఫోర్‌ టూవర్డ్స్‌ - సరి 

అక్కర్లేదు, అన్‌నెసిసరి ! 

ఓల్డ్‌ గ్రాండ్‌ మమాకి కొకెట్రీ 

గ్రేట్‌ గ్రాండ్‌ పపాకి గెలాంట్రీ 

స్పెన్సర్‌ భోక్తలకి చౌల్టీ | 

బేడ్‌ లివర్‌కి పౌల్టీ 

కడుపుల మంటల్లో పేజంట్రీ 

దరిద్రవీథికి “వెలక్టీ” 

చాపపూరింటికి టేపెస్టి 

అశాశ్వత నరుడికి కెమిస్ట్రీ ! 

టెంపెస్ట్‌లో బేనియన్‌ - ట్రీ, 

మనిషిక్రి లవ్‌, ఆఫ్‌ మదర్‌ కంట్రీ 

జీవితానికీ ఆర్ట్‌ అండ్‌ పోయ్‌ ట్రీ 

అక్కర్లేదు అననెసిస8ి ! 

యూనివర్స్‌కీంక పెడాం ట్రీ 

అక్కర్లేదు, అన్‌నెసిసరి | 

ఫర్‌గెట్‌ ఎవ్రీ యస్టర్‌ డే ! 

డోన్ట్‌ థిన్క్‌ ఆఫ్‌ వెన్‌ దిలాస్ట్‌ మినిట్‌ 
28 


థనా ర్కీ 


మేం సమాధి నిర్మాతలం || 
వెస్ట్‌ మినిస్టర్‌ ఆబే, తాజ్మహలూ 
పిరమిడ్లూ, సమాధులనేకం |! 
అవి మానవ వ్యక్తుల సమాథభులు ! 
మా నిర్మితి సంఘం సమాధి ! 
మహాకాల చక్రము నంటుక 
పరిభ్రమణ చేసే శక్తులు 
పగ్గిక్షమన పొందిన నరులని 
పర్షిప్టవన చేయిస్తుంటే 
వాహినిలో నలుసును నేనూ 
పరిక్రమిస్తా వడిగాను ! 
ఇడి ఉద్భత్‌ హోమానలం ! 
సహేంద్ర తక్షకాయ స్వాహా | 
ప్రాచీనతలన్నీ కరడై 
వయస్సుతో వరడై బెరడై 
వదలకున్న వాసనలన్నీ 

సహేంద్ర తక్షకాయ స్వావో | 


29 


బాలాం్రప్పు రజనీకాంతరావు 


వాగనీ మోగనీ చెలరేగనీ ! 

విప్లవ శంఖం విలయ శంఖం 
కాలచక్రం మధ్యే మార్గాన 
తవ్వుతున్నాం అఖండ సమాధిని 
వైవిథధ్యాలూ వైరుథ్యాలూ 

వైతథ్యాలూ వైథవ్యాలూ 

వృద్ధ వృద్ధ వృద్ధ వృద్ధతలూ 

ప్రావీన “వీని చీనతలూ 

రూపం దాల్సిన బృహద్గజానికి 

కాల చక్రం మధ్యేమార్షాన 
తవ్వుతున్నాం అఖండ 'సమాథిని | 
జాళులు భాషలు దేశాలు 

ఖండాలు సముద్రాలు గోళాలు 
అరాజకంలో ఏనార్కీలో 

విప్లవ విలయ ప్రళయ జ్వాలలో 
భగ్నం భుగ్నం మగ్నం నగ్నం కావాలి | 
వర్దానంతర ప్రశాంత శారద నభానికీ' 
దేశ ఈజ్‌ ఓన్లీ వన్‌ ఫిట్‌ టెస్ట్‌ ? 
సర్‌వైవల్‌ ఆఫ్‌ ది ఫిటైస్ట్‌ ! 


బాలాంత్రపు రజనీకాంతరావు 


మధ్యాహ్నం 


ఇది యెండిన మొండి మధ్యాహ్నం 

మది యెండిన బండ మధ్యాహ్నం 

హృది మండిన యెండు మధ్యాహ్నం 

మిట్ట మధ్యాహ్నపు తెలతెల తెల్లగ 

ఆడే ఆకుల నీడల నడుమని, కొబ్బరి ఆకుల కెడం ఎడంగా 
కడిలే ఎంంఠడ పొడలు | 

పళ్ళెంలో బియ్యపు ముక్కనో కళ్ళంలో చిమ్మట తుక్కునో 
వేరేసి తొందరలోన 

ఊరేగే చీముల బారు ! 

వీధి వాకిట జిచ్చపు మనిషి 

ప్రాణం విసిగెత్తించే వేపే కొరుక్కుతినే కేక | 

మునిసిపాలిటీ సైరన్‌ మూర్భారావం ! 

విరామ మెరుగక వీథిగోడై 

వెర్రివాడి వుపన్యాస ఫక్కి 

విసుగులేని ఫేక్షరి ధోరణిలో 

కుంటికాకి చావుకూత | చెవికి రోత ! కడుపు కోత | 
భూగర్భంలో పితృదేవతల గుసగుసల్హాగ 


31 


బాలాంత్రపు రజనీకాంతరావు 


గుండెల్లో బెంగల గురగురల్లాగ 
కిటికీ పంచని బాకీ వాడి రుసరుసల్లాగ 
కుళాయి దగ్గర వోల్డ్‌ లాండ్లేడీ సణుగుల్లాగ సాధింపులాగ, 
(ప్రపంచమంతా 
మహాప్రపంచపు సిటీ హడావిడి అంతా 
స్మృతి విస్మృతి సంధ్యల్లో మస్తకై 
మసియై విసవిసలై కసికసిగా 
నా గడి పక్కని నాగదిలోనే 
నా మదిలోనే నా హృథ్లైనే 
నా కలలోనే నా తంైనే 
నాట్యం చిందుల శివలయ నాట్యం ! 
ఇది రోల్స్‌రాయ్‌స్‌లో షికారు పోయే సాయంత్రం ఎంతమాత్రం కాదు 
బిచ్చగాళ్ళు ముష్టికి పోయే 
శుభోదయం అంతకంటే కాదు 
ఇది యెండిన మొండి మధ్యాహ్నం 
మది యెండిన బండ మధ్యాహ్నం 
హృదిమండన యెండు మధ్యాహ్నం ! fe 


బాలాంత్రపు రజనీకాంతరావు 


(త్రిశంకు నరకం 


ఎందరెందరో స్వర్గం స్వర్గం 
స్వర్గం అన్నారు ? 

పు(రైకొక బుధ్ధి | జిహ్వ కొక రుచి 
మనిషి మనిపేక్రీ తలవొక స్వర్గం | 
వెద్దలో మొద్దులో అన్నారు 

దేవుని ప్రతిబింబం మానవుడని 
మొన్నటి థింకర్‌ ఒకడన్నాడు ! 
అదీ యిదీ కూడా కాదరిటా 
సైతాన్‌ ప్రతిబింబం మానవుడో 
మానవ ప్రతిబింబమె సైతానో 
అంటా ! - కాదనేదెవరంటా ! 
శంకరుడొకడూ, గౌతముడొకడూ 
ముండిత మస్తకులై అన్నారు; 
తోకం శోకమయం సమస్తం 
సర్వం దుఃఖం ఖల్విదం జగత్‌ ! 
ముందో - వెనకో తెలియని యిటు 
నరకం లేదన గుండెలే లేదు |! 


33 


బాలాంత్రపు రజనీకాంతరావు 


ముందు, వెనకా పైనా కిందా 
అంతా నరకం చింతా నరకం ! 
కుశంక నరకం ! త్రిశంకు నరకం 
కావాలిప్పుడు త్రిశంకు నరకం 
రావాలిప్పుడు. త్రిశంకు నరకం 
ఘనీభవించిన నారకతమస్సు 
గభీర గర్భం నవనవ కాంతులు 
ప్రజ్వరిల్లగా రావాలిప్హుడు 
రావాలిప్పుడు త్రిశంకు నరకం 
పదిహేడు వందల యెనభయి నాటి 
పేరిస్‌ నగరపు బజారు వీథులు 
వీధుల డ్రైయినేజ్‌ తీరాలందు 
పిల్లాజెల్లా తట్టాబుట్టా 
వీపున వేసుక మహా మహా ప్రజ ! 
కడుపుల్లో కాళ్ళు కళ్ళల్లో నీళ్ళు 
బయళ్ళు బయళ్ళు యెండిన బయళ్ళు 
యెండి యెండి వ్యాపించిన వెద్ద పెద్ద బయళ్ళు ! 
బయళ్ళ నడుముని రయిలుదారిపై 
మొయిళ్ళు మాదిరి మహా మహా ప్రజ ! 
పీండారీలో మరాఠి జనులో 
పిళ్ళదేవతల పొలాల గనులో 


34 


బాలాంత్రపు రజనీకాంతరావు 


అడవుల కొండల నదుల చీకటుల 

మహా మహా మహా మహా మహాటప్రజ ! 

కళ్ళల్లో నిప్పులు కురవాలి ! 

వొళ్ళు విరివి పై పైకి లేవాలి ! 

ప్రళయ ప్రభంజనా వేగంతో 

అమావాస్యా తమస్సాగర తరంగ వటలో ద్వేగంతో 
౨రుచుకుపడాలి | - ఎందుకు ! ఎందుకు | 
త్రిశంకు నరకం | - పథధారణాల త్రిశంకు నరకం 
లుక్స్‌ర్‌ ఎనిథింగ్‌ నెయివ్‌ ! 

ఓన్లీ ఆన్‌ది గ్రేవ్‌ ! శ 


35 


బాలాంత్రపు రజనీకాంతరాన్ను 


క్షణికం - శాశ్వతం 


చెప్పు నిజం చెప్పు తమ్ముడూ 
నువ్వూ యోచించి చెప్పు అమ్మడూ |! 
క్షణీకమేదో - శాశ్వతమేదో - 
మెదడుతో వేసే నా ప్రశ్నో - 
హృదయంతో చెప్పీ నీ జవాబో - 
ఏడి క్షణికమో - ఏది శాశ్వతమో - 
ఎలాగబ్బా చెప్పడం ?-- 

సృష్ట్యాది నుంచీ నేటీ రేపటీ 
చరిత్రంతా కప్పడం ! 

మెదడుతో వేసే నా ప్రశ్నా 
హృదయంతో వెప్పే నీ జవాబూ 
'సమకాలికములూ సాపేకములూ 
అవుతాయే అనుకో | 

అప్పుడు నే వేసే ఈ ్రల్నీ 

సృష్ట్యాది కాలంలో ఆ నరుడూ 

రేపు మరెన్నడో ఉండే ఆ మానవుడూ 
వేస్తారనుకో - 


బాలొంత్రపు రజనీకాంతరావు 


ఆప్పుడు నువు చెప్పే ఈ జవాబే 

ఏనాడో ఆదికాలపు ఆ నరుడూ 
మరివచ్చే కాలపు మానవుడూ 
చెపుతారనుకో = 

చెప్పు మన ప్రశ్నోత్తరాలు 

క్షణీకాలా - శాశ్వతాలా ! 
వసంతకాలపు కుసుమోద్గమం 

(గ్రీష్మ సమయపు ఊష్మ వంశీ నిశ్వసనం 


శ్రావణ గగన కాదంబినీ మాలాంచలాల చలచ్చంచలా 


శారదాభ్ర శకలాల నడుమ వొయారంగా 
సాగిపోయే చంద్రనౌకా 

హేమంత తుషారావగుంఠనాన 
ఘుమఘుమలాడే సేమంతీ 

శైశిర నిశావసానాన కపోలపాళిక్షపై 

సోగగా సోకేమలయ సమీర రేఖా | 

చెప్పు చెప్పు తమ్ముడూ ఇవన్నీ 
శాశ్వతాలా క్షణికాలా 

చెప్పు అమ్మడూ, 

సూర్యుడు చంద్రుడు, (గ్రహాలు, రాశులూ 
చుక్కలూ, సూపర్‌ నోవాలు స్పుట్నిక్కులూ 
(ధువుడూ సప్తర్షులూ శింశుమారమూ 


37 


బాలాంత్రపు రజనీకాంతరావు 


వేధశాలలూ, విజ్ఞానమూ రాకెట్టూ 

చెప్పు చెప్పు తమ్ముడూ ఇవన్నీ 

శాశ్ళతాలా క్షణికాలా 

చెప్పు అమ్మడూ ? 

ఆధి బుషుల యజ్ఞవేదుల కడ 

అపౌరుష్రయంగా ఆవిర్భవించిన బుగ్వేదం 

శోకమే శ్లోకమై సీతమ్మ శోకమ్మును 

రామయ్య సుళ్లోకతనూ పాడిన ఆదికావ్యం 
అన్నదమ్ముల దాయ భాగ విభాగంలో 
అధర్మాన్ని అణవివేయడానికి జరిగి 

కురుక్షేత్ర సమరగాథగా రూపొందిన పంచమవేదం 
సూత్రాలూ సూక్తాలూ, సుభాషితాలూ, సువార్తలు 
ప్రబంధాలు, భాష్యాలు, వ్యాఖ్యానాలూ 
శతసహ॥స్రాలు శ్రవ్య దృళ్యకావ్యాలూ 
ధర్మబోధలు, కర్మగీతలు మర్మవేధలు 

శృంగార గాధలు, బంగారు కథలు 

సింగార బంగారాలకై చిరుత పులుల చెలగాటాలు 
పాశవిక ప్రవృత్తి పెరిగి ఆటవిక మకుటాన్నికై 
మృగరాజాల పెనుగులాటలు 

అల్హస్రాణుల వెరలాటలూ 

చెప్పు చెప్పు అమ్మడూ ఇవన్ని 


38 


బాలాంత్రపు రజనీకాంతడావు 


క్షణీకాలా శాశ్వతాలా 

చెప్పు తమ్ముడూ || 

సంకల్పాలు వికల్పాలు ఆశయాలు 
భావాలు శబ్దాలు వాక్యాలు కావ్యాలు 
శ్రుతులు స్మృతులు పురాణాలు 
నీతులు, శాస్రాలు రాజ్యాంగాలు 
కావా ఇవి ఏనాటికి ఆనాటికీ 
ఆనాటికానాటికీ = నాటికీ నేటికీ 
సంఘజీవిత ప్రతిబింబాలూ ? 
నాటికీ నేటికీ రేపటికీ 

శంఖావర్తపు చంక్రమణంలో 
శాశ్వతంగా పరిభ్రమించే 
కాలయవనికను పడుగు పేకగా 
కనకరత్నమయకాంతుల జల్టులతో 
కర్చనాంథ తమస్సుల చిల్లులతో 
కణకణ విభ్రమాలతో సాగిపోయే 
అణుగోళికా పుంజాలు ? - 
నీకూ నాకూ అందరికీ 
ఆక్షణానికేది ఆదర్శమై 

ఆదరపా త్ర మౌతుందో అదే 
శాశ్వతం అనిపిస్తుంది - 


39 


బాలాంత్రపు రజనీకాంతరావు 


కానిది లేనిదిగా కనిపిస్తుంది - 

కాని సూక్మంగా ఆలోచిస్తే 

భావం శాశ్వతం - భాష్యం క్షణికం 
వాక్కు శాశ్వతం - వ్యంజున క్షణికం 
శ్రుతి శాశ్వతం - స్మృతి క్షణికం 
నియతి శాశ్వతం - నీతి క్షణికం 
లయ శాశ్వతం - గీతం క్షణికం 
ఆత్మ శాశ్వతం - రూపం క్షణికం 


40 


బాలాంత్రవు రజనీకాంతరావు 


డెలీరియం 


అంతులేని అర్థంకాని వేసట లేని వెర్రి అన్వేషణ ! 

పవలు లేని వెలుగురాని కారువీకటి రేయి ! 

మెరుపులేని వెరపు బయలులో ముసిలి పేద వురుముల 
కరువు కేక ! 

యెడారు లెడార్లు ! కీకారణ్యాలు ! 

యెగుడు దిగుళ్ళు, మిట్ట పల్లాలు ! 

యిసక గోతులు, ముళ్ళపుంతలు - రాళ్ళ గుట్టలు 
బందగోతులు - కొండవివరల కోసు అంచుల ర్సురీపాతాలు ! 
బొగ్గు జారిన కుంపట్లో పాలగిన్నె కునికిపాట్లతో 
వులికిపాట్టు ? 

నిద్రాదేవి కౌగిలీ మొదటి బిగింపు ప్రయత్నాల్లో 
నడుంజారి, యేదోరాయి మీద కాలు జారీ బేజారు చేసే 
తొణుకుపాట్టు || 

టికట్టు పారేసుకున్న ప్రయాణికుడి హృదయ గంద్రగోళం; 
తీర్థంలో తప్పిపోయిన పిల్లాడి తల్లి గోల ! 

ధక్తీమాతలో గాలివానలో చెట్టును పట్టుకు వేళ్ళాడే 
కే.సి,డే. కేక ! వర్గంలో నోరంతా తడిసి 


41 


బాలాంత్రపు రజనీకాంతరావు 


నీరు జారుతున్నా తీరని ఉమాశశి దాహ ప్పీలుపు ! 
మంజిల్లో డెలీరియంలో బారువా గుండెల వెర్రి పరుగులు 
కనిపిస్తాయి, వినిపిస్తాయి, జడిపిస్తాయి ! బాబూ 
ఏడిపిస్తాయి కూడాను - ఒకోసారి ఉబ్బెత్తుగా ? || 


బాటాంత్రవు రజనీకాంతరావు 


చరమకా ౦క |! 


వినిపిస్తూ వినిపిస్తూ వుందొక సముద్ర ఘోష 
అతి చేరువగా కనిపిస్తూనే వుండి ! 

అడ్డం | అనంతో న్నత సైకత శ్రేణులు అడ్డం ! 

ఏదో కణకణ 

అవ్యక్త అతర్కిత సమాగమ క్షణక్షణ 

నిరీక్షణ ! 

ఆ వినీలాశావకాశాన ప్రగాఢాభ్రపటలా లించుకై నా 
ప్రభాత ప్రభూతి కెప్పట్టైనా 

అవకాశ మీయవూ ! - ? 

మహా విశ్వ గర్భంలో ఒంటరిగా ఒంటిగా, ఒంటెగా 
ప్రపంచగోళం అంచున కాళ్ళు 

పార చాచుకుని బార చాచుకుని కంటి వైని 
ఫాలభాగాన చేతితో 

దూరదూర సీమాంతాల కేసి 

పొరచూచేది యెన్నాళ్ళు ? 

ఊపిరాడని యీ తోలు బ్రైర్గ బండి పైని 

యీ బరువులెందుకో - బాధ్యత లెందుకో ! 


43 


బాలాంత్రపు రజనీకాంతరావు 


ఓ చరమకాంక్షా - నాకు, పరమ సౌభాగ్యవతి పతికి 
యా దొర్భాగ్యమెందుకు 

ఆ తాడు కాస్త సాగి, నా వీపు వైని బరువు దిగజారితే 
నేను యెగిరి నీ వాడిని వాలనే ? 


బాలాంత్రపు రజసీకా౭తరావు 


అనుకోని ఆఖరి అతిథి ! 


పిలవకుండా వస్తావు, నువ్వు 

నా కోసం తలుపు తడతావు | 

అప్పుడు నేనుండను ! 

నిజానికి నువ్వు తలుపు తట్టడం 

అచ్చంగా నేను కావలిసేనా ? 

కాదు 

కాదు గనకనే 

నేను అక్కర్లేదు గనకనే - పిలవకుండా వళి, 
నువ్వు నా కోసం తలుపు తడతావు ! 
అభ్యాగతుడిగా గాని, అతిథిగా గాని 

నా యింటికి వచ్చి తలుపు తట్టిన మిత్రుడికి 
ఆతిథ్యం యిస్తుంది - ఫలహార పానీయాలతో 
మా ఆవిడ | 

కూచోబెట్టి, దన్తం విప్పి, నా పాట వినిపిస్తాన్నేను ! 
అతిథే అలీసిపోవాలేమో కాని 

అలసటుండేదు నాకు - అలా యెంత సేపయినా 
వినిపించడానికి ! 


బాలాంత్రపు రజనీకాంతరావు 


పిలవకుండా వచ్చి, నువ్వు నా కోసం 
తలుపు తడతావు | 

నా పాట వినడానికి కాదు; పాడటానికి 
అప్పుడు నేనుండను గద |! 

అది తల్చుకుంటేనే ఒక క్షణం 

పని చేయడం మానేస్తుంది గుండె ? 
ఆగిపోతుంది శ్వాస | అలిసిపోతుండి ఆశ; 
ఉక్కిరి బిక్కిరవుతుంది ఊహ ! 

మా ఆవిడ ఆతిథ్యం ఇయ్య లేనప్పుడు 
నేను పాడటానికి లేనప్పుడు 

నేను లేకుండా చూసి 

నీ అంతటి అభ్యాగతుడు 

మా యింటి తలుపు తడితే యెలాగ | 
నేనుండనేమో అని తప్ప 

నువ్వు తలుపు తడితే నాకు భయమా ? 
నిన్న రాత్రి కలలో చూశా - 

అనంతమైన ఆకాశం - 

అందులోకి సూక్ష్మ భూమ రేఖలా దూసుకుని 
అంతర్లీన మయిపోయాను - 

అంతులేని సాగరంలోనో 


46 


బాలాంత్రపు రజనీకాంతరావు 


అగాధమయిన శూన్యంలోనో 
అంతర్లీనమవుతు న్నప్పుడు 
అందుకో తగ్గ ఆధారమేదో దొరక్క 
అరవిన ట్లొక్క కేకేశాను - 
అలవాటయిన దేవుడీ పేరడి - 
అందుకో తగ్గ ఆధారం; - 
అంతర్జానం కాబొయే నేను 
అమాంతంగా శరీరం తొడుక్కుని 
అర్ధరాత్రి నా పక్క మీదున్నాను. 
శూన్యంలో మునిగిపోవడం 
అంతులేని అంతరిక్షంలో వెరిగిపోవడం 
అంటే అంత భయమూ నాకు ? 
నువ్వు చాలా మంది కోసం తలుపు తడుతున్నావు | 
చాలా మందిని లేకుండా చేస్తున్నావు 
అందుకే నీరాక తలుచుకుంటే 
పని చెయ్యడం మానేస్తుంది గుండె 
ఆగిపోతుంది శ్వాస, అలిసిపోతుంది ఆశ, 
ఉక్కిరి 'బిక్కిరవుతుంది ఊహ ! 

mm 
చెయ్యవలసిన పనులున్నాయి 
చెయ్యడానికి శక్తి కావాలీ; 


47 


బాలాంత్రపు రజనీకాంతరావు 


వేరు ఠావాలి, విలువ నిలవ చేయాలి | 

నా గూటిలో రెక్కలురాని పక్కి బలగానికి 

రెక్క లెదగాలి, ఎగిరిపోవాలి | 

అప్పుడూ నేను అక్కర్లేక పోవడం , 

బదిలీ అయిన ప్రభుత్వోద్యోగి లాగ 

పని బకాయిలు పూర్తిచేసి సంతకాల బాకీలు తీర్చి, 

ఫైళ్ళ దొంతరలు పేథ్చి 

చెయ్యవలసిన అప్పుగింతలు చేసి 

కూర్చునే కుర్చీ ఖాళీ చేస్తాను. 

అప్పుడు నువ్వు నా తలుపు తడీతే 

నేనే అంతర్జానమయి వుంటాను |! 

ఇంతా చేసి, నీ రాక జరిగేది నీ యిష్టానుసారమే; నాది కాదు; 
ఎప్పట్లైనా నేనే నీవైతే అప్పుడా రాక ఎవరి యిష్ట్రానుసారం ? వ 


(ఇదొక్కటీ, ఇద్దరు ముగ్గురు సహచర సహోద్యోగి మిత్రుల్ని కోల్పోయాక 1960లో రాశాను) 


48 


కొత్తదారి చూపిన దీపస్తంభం. 
వస్తువ్యాప్తికి, విన్యాస ప్రతిభకీ 
అభ్యుదయ భావపటిమకీ 
పెద్దపీట వేసిన కవితా మంటపం 
“పూషా?” పేరుతో రజని 1940ల్లో 


